డీక్‌ ణామూర్తి అష్టకమ్‌ 
- భాత్హార్‌ములో - అభవస్తు 


"oe | 


my hc 


సేకరణ: కిరణ్‌ టైప్‌ ఇనిస్టిట్యూట్‌, 41-1/8- 134. 
గౌతమీనగర్‌,3వ లైను, కృష్ణలంక, విజయవాడ-520 013. 
https://madhirafamily:wordpress.com/ 


9}n}nsu| 9౦౮/4 (౦.0! 


iron Type Institute 


శ్రీ శంకరాచార్య విరచిత 


శ్రీ దక్షిణామూర్తి అష్టకమ్‌ - భాఠార్థముతో - 


lor విశ్వం దర్పణ దృశ్యమాననగరి తుల్యం నిజాంతర్గతం 
పశ్యన్నాత్మనిమాయయా బహిరివోద్భూతం 
యథా నిద్రయా। 
యఃన్వాక్షాత్‌ కురుతే ప్రబోధ సమయే 
స్వాత్మాన మేవాద్వయం 
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే॥ 
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే! 
నిద్రించువాడు తన ఊహాత్మకమైన దృశ్యమునే కలలో చూచుచూ, మేల్కొన్న 
పిదప అదంతయూ నిజముకాదని, తనయందే ఉన్నదని తెలుసుకొను నట్లుగా - ఏ 
పరబ్రహ్మ తనయందే ఇమిడి ఉన్న ప్రపంచమును అద్దములో కనబడు దృశ్యము వలే 


తన మాయాశక్తిచే వెలుపల చూచుచూ జ్ఞానోదయమైన పిదప అదంతయూ తానే 
అని తెలుసుకొనునో అట్టి గురుమూర్తియైన దక్షిణామూర్తికి నమస్మారము. 


02. బీజస్యాంత రివాంకురో జగదిదం ప్రాజనిర్వికల్పం పునః 
మాయా కల్పిత దేశకాలకలనా వైచిత్ర చిత్రీకృతం। 
మాయూఏవ విజృంభయత్యపి మహా యోగీవ 

యః స్వేచ్చయా 
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే! 
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే॥ 


Kiron Type Institute 


వితనములోని మొలకవలే సృష్టికి ముందు ప్రపంచమంతయూ జాతి - గుణ - 
| క్రియల భేదము లేనిదిగా ఉండెను. పిదప సృష్టి సమయమున పరమాత్ముని మాయాశక్తిచే 
వివిధ దేశములు - వివిధ కాలములు ఏర్పడినవి. గారడివాని వలె ఈ ప్రపంచమును 
నిర్మించుచూ, మహాయోగివలే తన కిష్టమైనట్లు మార్చుచున్న గురుమూర్తియైన 
దక్షిణామూర్తికి నమస్కారము. 


08. యస్యైవ స్ఫురణం సదాత్మకమసత్‌ కల్పార్ధగం భాసతే 
సాక్షాత్‌ తత్త్వమసీతి వేదవచసా యో బోధ యత్యాథితాన్‌। 
యత్సాక్షాత్‌ కరణాత్‌ భవేన్న పునరావృత్తిర్‌ భవాంభోనిధౌ 
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే॥ 

తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే॥ 


సత్యస్వరూపుడైన ఏ పరమాత్మ స్వరూపము ప్రాపంచిక వస్తువులందు కనబడు 
చున్నదో, ఏ పరమాత్మ “తత్వమసి” మొదలగు వేదవాక్యములచే తన భక్తులకు 
బోధించుచున్నాడో, వ పరమాత్మ సాక్షాత్మారము వలన సంసార సాగరము నందు 
పునర్జన్మ కలుగదో అట్టి గురుమూర్తియైన దక్షిణామూర్తికి నమస్కారము. 


04. నానాచ్చిద్ర ఘటోదరస్థిత మహాదిపప్రభా భాస్వరం 
జ్ఞానం యస్య తు చక్షురాది కరణద్వారా బహిః స్పందతే। 
జానామీతి తమేవ భాన్త మనుభాత్‌ ఏతత్‌ సమస్తం జగత్‌ 
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే॥ 

తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే॥ 


Kiron Type Institute 


అనేకములైన చిల్లులుగల కుండయందలి దీపపుకాంతి బయటకు ప్రసరించు 
. నట్లుగా, ఏపరమాత్ముని జ్ఞానము, కన్నులు మొదలగు ఇంద్రియముల ద్వారా బయటకు 
| వెలువడుచున్నదో, ప్రకాశించు చున్న ఏ పరమాత్ముని తెలుసుకొని ఈ ప్రపంచ 
మంతయూ అనుసరించి ప్రకాశించుచున్నదో, అట్టి గురుమూర్తియైన దక్షిణామూర్తికి 
నమస్కారము. 


05. దేహం ప్రాణ మపింద్రియాణ్యపి చలాం బుద్ధిం చ 
శూన్యంవిధుః 
స్తీబాలంధ జదోపమాస్త్వహమితి భ్రాంతా భృశంవాదినః। 
మాయాశక్తి విలాసకల్పిత మహావ్యామోహ సంహారిణి 
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్తిణామూర్తయే॥ 
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే॥ 


స్త్రీలు - బాలురు - గ్రుడ్జివారు - మూర్భులతో సమానులైన ఇతర మతముల 
వారు, శరీరము - ప్రాణములు - చంచలమైన బుద్ది - శూన్యము అను వాటిని 
ఆత్మగా భావించు చున్నారు. మాయాశక్తిచె ఏర్పడు అజ్ఞానమును తొలగించు గురుమూర్తి 
మైన దక్షిణామూర్తికి నమన్మారము. 


06. రాహుగ్రస్త దివాకరేందు సదృశో మాయా సమాచ్చాదనాత్‌ 
సన్నాత్రః కరణోప సంహరణతో యోభూత్‌ సుషుప్తః పుమాన్‌! 
ప్రాగస్వాప్పమితి ప్రభోధసమయే యః ప్రత్యభి జ్ఞాయతే 
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే॥ 

తస్రై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే! 


Kiron Type Institute 


స రామువుచే కబలింపజడు సూర్యచంద్రులవలే ఏ పురుషుడు మాయాశక్తి 
|| ఆవరించుటవలన సత్తామాత్రుడై ఇంద్రియములను ఉపసంహరించుకొని అజ్ఞానమను 
గాఢనిద్రను పొందునో, మెలకువ కలుగగా పూర్వము నిద్రపోయితినని తెలుసుకొనునో 
అట్టి గురుమూర్తియెన దక్షిణామూర్తికి నమస్కారము. 


07. బాల్యాదిష్టపి జాగ్రదాదిషు తథా సర్వాస్వ వస్టాస్వపి 
వ్యావృత్తా స్వనువర్తమాన మహమిత్యంత స్ఫురంతం సదా! 
స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా 
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే! 

తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే॥ 
బాల్యము మొదలైనవి - మెలకువ మొదలైనవి అగు అన్ని దశలు వచ్చి పోవు 
చుండగా వాటి ననుసరించి “నేను” అని ఎల్లప్పుడు లోపల ప్రకాశించుచున్న ఆత్మ 


స్వరూపమును మంగళకరమైన జ్ఞానముద్రచే తన భక్తులకు బోధించు గురుమూర్తి 
మైన దక్షిణామూర్తికి నమస్మారము. 


08. విశ్వం పశ్యతి కార్యకారణతయా సస్వామి సంబంధతః 
శిష్యాచార్యతయా తథైవ పితృ పుత్రాద్యాత్మనా భేదతః। 
స్వప్నే జాగ్రతి వాయ ఏష పురుషో మాయా పరిభ్రామితః 
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయి।॥। 

తస్కై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే॥ 


Kiron Type Institute 


3 కలయందు - మెలకువయందు మాయాశక్తిచే భ్రాంతినిపొంది క 
1 తననె కార్యము - కారణముగాను, సేవకుడు - యజమానిగాను, శిష్యుడు - 
|| గురువు గాను, తండ్రి - పుత్రుడుగాను ఇంకా అనేక బేధములతో చూచుచున్న 


|] గురుమూర్తియెన ధక్షిణామూర్తికి నమస్కారము. 
09. భూరంభాంస్యనలో నిలోంబర మహర్నాథో 
హిమాంశు పుమాన్‌ 
ఇత్యాభాతి చరా చరాత్మకమిదం యస్వైవ మూర్త్యష్టకము। 
నాన్యత్మించన విద్యతే విమృశతాం యస్మాత్‌ పరస్మాధ్విభోః 
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్తిణామూర్తయే॥ 
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే॥ 


భూమి - జలము - అగ్ని - వాయువు - ఆకాశము - సూర్యుడు - చంద్రుడు 

-పురుషుడు అని ఎనిమిది రూపాలుగా ఈ చరాచర ప్రపంచమంతయూ నిండి 

వెలుగొందుచున్నవాడు, సర్వవ్యాపియైన తనకంటే ఇతరమైనదేదీ లేదని, విమర్శకులకు 

తెలియబరచువాడు అగు గురుమూర్తియైన దక్షిణామూర్తికి నమస్కారము. 

10. సర్వాత్మత్వ మితి స్ఫుటీకృత మిదం యస్మాదముష్మిన్‌ స్తవే 
తేనాస్య శవణాత్‌ తదర్ధ మననాద్‌ ధ్యానాచ్చ సంకీర్తనాత్‌। 
సర్వాత్మత్వ మహావిభూతి సహితం స్యాదీశ్వరత్వం స్వతః 
సిద్దేత్‌ -తత్పునరష్టధా పరిణతం చైశ్వర్య మవ్యాహతమ్‌॥ 


ఈ దక్షిణామూర్తి స్తోతమునందు అంతటా వ్యాపించిన ఆత్మ ఒక్కటె అని 
నిరూపించబడినది. ఈ స్తోత్రమును వినుటవలన - అర్ధము తెలుసుకొనుట వలన - 
ధ్యానించుటవలన - చదువుటవలన - పరమాత్మ సాక్షాత్మారము కలుగును. 
అష్టైశ్వర్యములు లభించును. 

ఇతి శ్రీ శంకరాచార్య విరచిత “ దక్షిణామూర్తి అష్టకమ్‌ ” సంపూర్ణమ్‌ 


Kiron Type Institute 


9}n}nsu| 9౦౮/4 (౦.0! 


iron Type Institute 


